Registered No. M-4345. 


ల్‌ 


© 





వాల్యుం L] స 


మృదాను : 1941 వ 'సం॥ అక్టోబరు "నెల 24 వ లేది శుక్రవారం 


[నె 8256 





జపానులో యుద్ధ మంల్రైవర్లము. 


ధూర_పాచ్య జేశములందు వివమస్థితి. 
జపాను పసైభీరియామె దాడిబేయన్సా దశ్నీణమువైపు తిరుగునా 1 


జపానులో యి నెల 16 జ లేదన మంత్రివర్టం 
నూరింది, అదివరకు అమెరికాతో రాయబారులు నడువు 
చున్న (పథాన మంతి కోనాయి రాకుమారుడు “రాజీనామా 
సిచ్చిను, అతబితోచాటు తక్కిన నుంతులందరు “రాజీ 
నానూలిచ్చిరి. జనరలు పీడాకి టోజోగారు (కొత్త 
(శఛాన మర్మతిగ సియమింపబజెను. తనయిస్ట్రమువచ్చిన 
వారి నతడు తక్కిన మంత్రులుగా సియమించుకొ నెను, 
వారిలో వెక్కు_మంది జపాను యుద్దంలోది? జయించి 
తూర్పు విషింయోా చేశాలనస్సింటిై ఆధికారం వహీంశాలనే 
ఆనగలవారే. ఈ (కొత్త మం తివర్లం యుదాసికి యిష్టపడేది 
కనుక్క దూర పాచ్య దేశాలలో విషమస్థితి యేర్చడినది. 


జనరలు టోజోగారు కోనాయి మంతివర్షంలో యుద్ధ 
మంతిగా నుండెను. ఇతడు నేనానాయకుల (శతినిధిగానే 
ఆందుండెను. ఇతను తన కింది విదేశాంగ మం్మతిగా షి 
నోరి టోగోగారిని నియమించెను. టోగో అదివరకు 
జర్మనీలో జపాను 'శ్రభత్వ రాయణారిగా వ్రండెను, 
కావున యూతడు తన కార్యవిథానం జర్మనీ 'సూచానల 
నను'సరించి ఫిర్వపాంచుననుకో వచ్చును, లండనులో జపాను 
రాయచారిగానుండి న షిగమిట్సుగారు శనస్తుళం జపానులోనే 
యున్నా అతన్ని విచేశాంగనుంతిగ నియమించలేదు, 
ఆందుచే కొత్త మంత్రివర్షం ధోరణి జర్మ నీకి అనుకూలంగా 
వుండవచ్చు. మంతివర్భంలో ఎక్కువ పలుకుబడి గల్లి చేశ 
వ్యవహారాలు నిర్ణయించుటకు ఆందులో ఎక్కువ అధికారం 
గల చిన్న మర్మ త్రినర్షం వేరొక టివుంది, అందులో నియమింప 
బడినవారంతా కూడ (గ్రజ్బా పశ్య పడ్డ తులు 'సరిజడనివా లే, 


పథాన మంతి జనరలు టోజోగారికి 'స్వ దేశాభిమానం 
అపరిమితంగా ఖుంది. యితర దేశాలపై దురాకమణకు 
"వెనుకతీయనంత చేశాభిమానం అళంది. యుద్ధశో ఖు దేశీ 
యాంగశాఖ్య పథాన మం|తిత్యం మూడు వీశే నిర్వహీంప 
కిల పెట్టిరి. జహానుకిసే సేనానాయకులందరిచే విశ్వ్యసింపబడిన 
వారువీరు, సైన్యం క్‌ నట్టు వినాలనే వీరి ws 
ఎపుడూ ఛాచలేదు. es జరుగుచున్న యు 


వలన జపాను తాభంపొంధాలని చూస్తున్న ది. అ 


యిపుడు యుద్ద వీయులగు మంత్రులు sn 
రష్యా జర్మనీని పడమరను ఎదిరించ లేక పోయిన సమయొన, 
తూర్పున “ రష్యాయొక్క_ 'సముదతీర "ర్య్యస్ట్రాలవై. దాడి 
, చేయాలని జపొను చూస్తున్నది. జపాను యిటీవలనే 
రష్యాతో, ఒక "దేశంపై యింకో దేశం బోడి చేయ-రాదను 
ఒడంబడిక చేనుకుంది. జపాను వశమందున్న మంచూకో 
“ర్యా ష్ట్రమునకు-రష్యా వశమందున్న్న మంగోలింయాకుగల 'సరి 
హద్దు వివా చాలనుకూడ పరిష్కరించుకుంటూ గతవారంలో నే 
రష్యుతో ఒడంటడికయందు 'సంకకంచేసింది. అయినా ఛుల 
భంగా రష్యాను ఓడించగలమననే అశయున్నపుడు యా 


ఒడంబడికలను లక్ష్యం చేయకపోవడం జపానుక్కు దాసి మిశ్ర 
ss జర నీ- ఇటలీలకు “సహజమే, రష్యాయొక్క_ 

వసిఫికు 'సము[దం "రేవు స్థలమగు వ్శా డివిస్టాకు జపాను దీవ్ర 
లకు ఎదురుగ ఆతిచేరువశావుంది, ఈ శేవ్వద్యా'రా రష్యాకు 
యుద్ధ "సామి అమెరికా పంపరాదని జపాను ఎన్నో సార్లు 
బెదిరించింది. కాసి రష్యా లశ్ష్యంచేయక జపాను యూ 
విషయంలో జోక్యం కలిగంచుకోరాదని హాచ్శారించింది. 
ఆమెరికాగాడ యీ మార్టం కాపాడే 'పూచీవపొంచింది. 

దక్షిణంవైపు దృష్టి. 

జపాను దీవులకు దక్షిణమున డచ్చివారివగ తూర్పు బండీ 
సు దీవులున్నాయి. అందులో అనేక ముడిపదాన్థాలు 
లభించును, అశియాఖండం దశ్షిణభాగాన (గైంచివారిదగు 
ఇండోచీనా, దాని పక్కన 'స్వతంతరాజ్యమగు అతాములం 
డు (సయాంు కలవు, (ఫాంసు పడిపోగానే జపాను వట్టి 
'బెదరింవలతో నే ఇండోనీనాలో ముఖ్యమగు 'సెనిక శిబిరాలు 
పురములు వశపరచుకొని (పక్క_నున్న తొయిలాండుకు 
(క్క బెదురుగాఖ్రంది, ఆయినా జపాను బెదిరింపులకు 
తాయిలాండు లాంగపోలేదు. తన స్యాశంత్రం 1 “కాపాడు 
కోడానికి సైన్యం సిద్ధంగావుందంటున్నది. కాసి యితర 
"దేశాల 'సహాయంలేనిది తాయిలాండు జపానుదచాడిని ఎదు 
రో_లేదు. ఆమెరికావారి ఫీలినె (నుదీవుల్కు (భిటిషువారి 
అస్ట్రేలియా మున్నగు రాజ్యాలు యింకా దశ్షిణంగా 
వున్నాయి, ఇవన్ని తాయిలాండుకి తోడ్సడడానికి 'స సర్వ 


యత్నాలు యిదివర కే చేసినవి, 


కొత్త ప్రధాని ఉద్దేశాలు. 

కొక్ష (థాని జనగలు టోజోగారు కను మర్మ తివర్లం 
(పథమసమావేశం ముగియగానే ఒక (పకటన చేసిరి, 
జపాను (పపంచశాంతి స్థాపన కే తోడ్చడదలచిందసియ్యు ముం 
దుగా బీనాతగవు పరిష్క_రించుకొ సి, తూర్పు పెషియా దేశాల 
అభివృద్ధికీ జపాను పాటుబడునసియు ఇెప్పిరి, స్వదేశం 
లో. యుద్ధ సమయిాికీ కగనయేర్పాటులు చేసి శమతో ఒడం 
బడికలుగల దేశాలతో సఖ్యత ఘట్టి పరచుకోవాలసిరి, ఇం 
దుకు 'దేశీయులందరు తోడ్పడి (ప్రభుత్వంలో విశ్వాసంచూపి 
శమ జేశవు 8000 సంవత్సరాల (ప్రాచీన సాం సదాయము 
లను కాపాడవశనసిరి. కాని వీరు చెప్పిన చీనా తగవు సుల 
భంగా పరిష్కారమవుతుందా ? బిదేట్ల యుద్ధం "సాగించినా 
యింతవరకు పరిష్కారం కాలేదు. చీనా సైన్యాలు జపా 
నుకు తగిన ఉజ్బీగాశ్రండి తిరుగుచెబ్బలు చాగా కొడుతున్నా 
యి, జపహనుకీ (పొణావసిస్ట 'సమయంగాశన్రంది, ఈ గం 
డం తప్పించుకొ డానికి ఎంతత్యాగమైనా వేయాలి. విదేశ 


“నెన్యాలు జపాొన్ను చుట్టి వేస్తున్నాయని (సథాని టోజోగారు 


తమ మంతులను హెచ్చరిస్తూ చెప్పిరి అంప్కే ఆతా 


చిక్‌ (అక్టోబరు 





జ్యాల (ఇటలీ జర ర్మసీల) 'సఖ్యతవల్ల లాభం లేదనే అనునూనం 
కలిగి దేశమంతా “ ఉక్కు_వంటి ఐకమత్యం * కలిగి శతు 
భుల -నెదుర్కో_వాలఫి వీరు చాచ్చరిస్తున్న ట్లుంది, 

జపాను-అమెరికా దేశాలకు గల వివాదాలు పరిహ్క_రించు 
కోడానికి ఆమెరికా ముఖ్యపట్స మగు చాషింగుటనులో 
శస్తుతం రాయణారాలు జరుగుతున్నాయి. ఇందు సమా 
ఛానం కుదిరే సూచన తేమి లేను. జపాను దుర్మాకమణ 
మూనుకుంశే కాని జపానుతో “రాజీపడం ఆని భిటిష |పథాని 
చర్చిలు యిటీవల చెప్పెను ఆమెరికా నౌకాదళ కొర 
దర్శియగు కర్తలు నాక్సుగారు జర్మనీ ఇటలీలతో జపాను 
కూడా బేరిందస్తి వారి సెన్యాలస్సింటిని ఓడించడానికి తగు 
సౌథనలస్ప్రి తొము చేస్తామని 'స్పక్టంగా చెప్పిరి, 


అమెగ్‌కా=జ పాను రాయబారాలు. 


అసలీ రాయణాగూలు ఎట్లు (పారంభించేయో చూద్దాం, 
అట్టాంటికు 'సమ్ముదంళో భిటిషు (సథాని చర్చిలుతో మా 
ట్లాడివచి న్నన వెంట'నే అమెరికా అధ్యక్షుడు రూజువెల్టు శి 
ఫీకు సమ దంలో యుద్దం రాకుండా చేయాలనే ఆదేశంతో 
జపానుకు ఫబురంపెను. ఇంఢో-చీనాలోనుండి జపాను చేనలు 
"వెడలిపోతే అమెరికాలో జపానుకు (శతిహలఠఅంగావున్న 
వ ర్తకనిశే శుభాలను తొలగించి వారి (ద్రవ్యం ఘనీభవించకుండ 
వాడుకోడానికి ఏచ్చ్పాటులు చేస్తానని రూజు వెల్లు చెప్పెను. 
చాసికి బదులుగ జపాను ఆశ్చర్యక కరమగు యూచనలు వేసింది 
బిటిషవారిదగు సింగ-పూరులోన్సు డచ్చి తూర్పు దీవుల 
లోను ఆస్ట్రేలియా ఫిలిప్పెనులలోను ఆయుథాలు పెంచ 
“రాదసియ్యు - జపాను-వీనా తగవ్ర శాంతంగా పరిష్కారం 
ఆగుటకు అమెరికా తోడ్చడవలెననియు జపాను కోరింది. 
ఆట్లాంటికులో చర్చిలును చూసిన క్కు పశిఫికు 'సముదంలో 
తనను కలు'సుకొని ఒడంబడిక విషయం చర్చించాలని అప్పటి 
జపాను (పథధాని కోనాయి రాకుమారుడు యాజువెల్దు అభ్య 
తునికి సందేశం పంపెను కాని యిట్టి సమావేశం టడం 
బడిక కుదికేక జరుగవచ్చు కాసి ముందుగా బాగండదడసని 
రూజు'వెళ్టు బదులు చెప్పెను. రాయబారాలు అప్పటినుండి 
సాగుతునే వున్నాయి. "కాని క్లీవ్వన్థితి యేర్సడినట్లు కొద్ది 
వారాలనుండి తెలుస్తున్నది. ,చీనాలోని శేవులన్కు నాల్డి 
ఉత్తర రాష్ట్రాలను తనకు యిచ్చేసి యితర శాష్ట్రా)లలో 
తన న సైన్యం వుంచడానికి టప్పుకోవాలని జపాను కోరింది. 
అమెరికా అందు కంగీకరించ లేదు. తూర్పు వీషియోలో 
జపానుకు (పత్యేకాధికారం వుండాలను సిద్ధాంతం అమహురికా 
అంగీకరించ లేదు, చివరదాళా యా శాయచారాలు చెడ 
కూడదనే రెండుదేశాలు ఆధిలావపడ్డాయి. వెనామా కాల్వ 
వద్ద జపానువారి కుటలగార్ని విచారణ ంయవాసమయంలో 
జరుగరాదగి రూజు వెల్డు అధ్యమీడు ఖృ త్తరువుచే నెను. అక్ష 


"రాజ్యాల ఒడంబడిక వార్షి కోళ్చవం అర్య్నాటంలేకుండా 
జపాను జరిపింది, ఆమెరికాలో జపాను “ాయచారిగవున్న 
వాకానుగీగారు తిరగి ఆమెరికా ముఖ్యపట్నా నికి జపాను 
నుండి వచ్చి యి శాయచారాలగూర్చి ఏమి సంచదేళం 
'తెచ్చునోయని "వేచియన్నారు. కాని రాయచారాలు చెడి 
గనే, కర్షలు నాఠక్సుగారి | పకటన వలన తెలుసుకోవచ్చును. 
చారు జపాన్ను నాజీ తత్యాన్నికూడ ఓడిస్తామని చెప్పిరి. 


ఎ. బి. ఫీ. & రక్షణరోణి. 


దూర పాచ్యంలో, అంటే పశిఫికు 'సముదంలోనున్న 
జపాను ' వైపున్న (పాంతాలందు (ప్రజా పభుత్వవిథా నాన్ని 
రక్షించే రాజ్యాలు అమెరికాతో | పొటు" బిటిషువల'సలు, బీనా 
డచ్చి దీవులు ఉన్నాయి. ఇవన్ని కలసి జపాను సైన్యాలు 
దశ్షిణంవైవు చాడివస్తే ఎదిరించి తరిమి వేయడానికి శమ 
సైన్యాలను విదం చేసుకుంటున్నాయి ఇచట |బిజిషు నేనా 
ననన సర్‌ ాబర్టుబూరు పాశ ముగారు బెటువింయాలో 
డచ్చి సే సనా నాయకునితోను; అన్లే లియాలో ఆస్ట్రేలియా 
యుద్గ 'సంఘుముతోను 'సంక్రదించివచ్చిం. ఈతని శకేందొస్థా 
నం సింగపూరు. జపానుతో తోము యుద్ధం, చేయవలోమ 
కోలేదు కొసి జపాను బలవంత పెడితే అందుకు శీ చిద్ధంగావున్నాా 
మసి వీరు చెప్పిరి (బిటీష సామాజ్యాసికి "చెందిన 
ఆస్ట్రేలియా స్యూజిలండుల గ్రథానులుకాడ జపాన్ను ఎది 
రించడానికి సిద్ధంగావున్నామని (శకటించేరు. తాయి 
లాండు దానిక పడమరగాభన్న  _ బర్మ్హూకూడ చేశరశుణ 
యేర్నాటులు దిట్టంచేనుకున్నాయి, జపాను నేనలను చీనా 
చాగా ఎదికిస్తున్న ది, రష్యా దూర్మపాచ్యా సాకాదళం, 
న్యం, విమానదళంకూడ జపాను దళములను మించిపోగలఫ్ర. 

వీటన్నింటికి తోడు అమెరికాగలదు. అహిరికావారి 
ఫీలిసె పను దీవులలో యుద్గ 'సన్నావోలు జరుగుతున్నా యి* 
ఉశివికు 'సమ్ముదంలో విమాన్నాశయౌాల సిరాణం అఆతివడిగా 
జరుగుచున్న దసి ఆమెరికా SO (పకటించిరి. 
ఆమెరికా సే 'నమ్ముదంలో గసీ తిరుగుచునే ఉన్నవి. 
ఈ మవోాసముదోం మధ్యను హునలులూదీవికి 1200 మెళ్లో 
దూరాన మిడువే ఐలండునందు అమెరికా నాకాదళ్ళ శిబిరం 
ఆతివడిశా సిర్షించబడింది. పశిఫికు ఉ క్లరదిక్కు. కొసను 
ఆమెరికా భూభాగం చేరువగా డచ్చి వోర్చరులోనుు కో 
'జెకునందుకూడ విమాన్మా శ యాలు కట్టించిరి. a 


కావున జపాను పడమరను రష్యావై దాడిచేసిన్యా 
దశ్షిణాన తాయిలాండు డచ్చి దీవ్రలవెకి వన ఏ. బి. సిం 


| డి, (అమెరికా) భిటను డచ్చి, చీనా) 'సమిష్టి రక్షణ 


చేనలు ఎదుర్కొని హతమూర్చేస్తాయని జపాను కుక 
వాలి. జపాను సేనానాయకులు యిస్ట్రపడితే యిప్పటికెనా 
జపాను యా (కమాదం తప్పించుకోవడం మంచిది. * 





యు-రోసఫ్తువై 


ఇంగ్లాండు దాడి" 


ఉచితమా, పష స్ట 


జర్శసీ యిపుడు రష్యాపై చాడి చేసి కాంక జీజేశం ఆక 
మించి మాస్కో_నగరం 'సమీవిస్తూ, ర్యా (శభుత్వాకి 
బాలా ఒత్తిడి కలిగిస్తున్న ది. రష్యాకు ఇ్షంగ్రాండు సహోయం 
చేన్తున్నది. కనుక యా సమయంలో ఇంగ్లాండు నెన్యాలు 
యూరోవులో జర్మనీ అమించిన "దేశాలవైకి చాడివెడలి 
నచ్ళో జర్మనీ పడమరను ఇంగ్రాండుతోన్సు తూర్పున రష్యా 
తోను ఒకేసారి యుద్ధం చేయవలసివచ్చును, జర్మను సైన్యాలు 


కొన్ని రష్యా రంగంనుండి యిటుమరలి రష్యాకు ఒత్తిడి 


తగును, ఆట్లాచేయోం౭ని కోరుతూ ఇంగ్లాండులో కొందరు 


అందోళన చేస్తున్నారు. వారిమాటల్కు వారి (వాతలు 
ఇంగ్లాండులో వున్న అమెరికా విలేఖరులు తమ షతికలకు 
పంపుచున్నారు, , ఈ విషయమున వీమిచేస్తారని పార్తయెం 
టులో ప్రశ్న చేస్తే (పథానమం్మత్రి చర్చిలుగారు జవాబు చెప్ప 
సిరాకగించిరి, తాము చేయదలచింది ముందుగా చెప్పేసే 
శతువులకు లాభిస్తుంది, అందుకని వ రం న. 
రంత విమానాలమీద నుండిగాని కుం సేనలు 
వస్తే అణచివేయడానికి ఇంగ్లాండులో తీ?నంత సేన ఇంసి 
ద్ధంగావుందని చెప్పేరు, “ఇంగ్లాండు వై చాడిచేస్తామను 


1941) 


యుద్ధ సంచిక 8 





జర్మనీ (శగల్పాలు యిటీవల తగిపోయినాయి ఇంగ్లాండు 
యూరోవులో ఎక్క_డ సైన్యాలను దింపినా జర్మను 'నేనలను 
ఎదుర్కో_వలసివుంటుందని గత డిసంబరులో పొట్లరు సొచ్చగా 
చెప్పెను. ఇపుడు ఇంగ్లాండు సేం లదాడికి జర్హ్మనులు తయా 
రుకావలసిన స్టితివచ్చింది. వారికాభయం వుండడం మంచిదే, 
కాని అంశమ్మాతాన మ్నితమండలి సేనలు తొందరపడ 
తాయా ? 

యూరోపువై ఇంగ్లాండు 'దాడివెడలిక్కే జర్మనీ రెండు 
చైపులా యుద్దం జకేయవలసియుంటుందోనీ, రష్యావై ఒత్తిడీ 
తస్టిపోయి రప్యూకోలుకోగలుగుతుందోనీ ; జర్మనీ అక్ర మించిన 
"దేశాలలో |పజలకు ఛైర్యంకల్లి, తిరుగబడతాొరనీ ; జర్మ సీ 
(శ్రజలే సిరుత్సాహం చెంది (పభుత్వంవై తిరిగబడుటక్కో ఓడి 
పోవుటకో  నవఓీయికారిగా భంటుందని ; యిన్ని లాభా 
లున్నాయని యూరోపఫుదాడి కోరేవారు చెపుతున్నారు, 

కాస్సి ఇపుడు జర్షసీవై బిటిషు విమానాలుచేస్తున్న 
చాడివల్ల-'నే జర్మనీకి పడమరనుకూడ _ ట త్తిడికలిగిందస్సి 
జర్మనీ పరిశ్రమలన్ని (ఖిటిషు ఛాంబులబే నాశన 
మెనాయస్టీ థఖైవాదాసికి జచాబుగా చెపుతున్నారు, అంతే 
కాక రష్యాకు అపుడే కావలసినంత 'సహోయం ఇంగ్లాండు 
చేస్తున్నది. ఇపుడు యూరోపువై చాడికి ఇంగ్లాండు 
సైన్యాలు దిగిత్కే వాటికి కావలసిన సరకు ఆయుథాలు 
బాగ త్తచేసుకొబ రష్యాకు పంపడం త్నోపోవును, ఆవిధంగా 
రష్యాకు యిట్టి దాడివలన నష్ట్య'మేకాని లా భదుండదు, 

రష్యా కీడిపోతుందే మె నన్న భయం (శ్రపంచమంతట 
యిప్పటికన్త రష్యాపై దాడి (ప్రారంభ మైనపుడే ఎక్కువగ 
ఉండెను. ఇంగ్లాండు దాడి వెడలితే చాసికి సహాయం 
జేయడానికి జర్మనీ ఆకమిక దేశాల |పజలకు కొంత వ్యవధి 
వుండాలి. ఇవుడట్టీ యేర్నాటు 'లేమిలేవు. వెనుక స్లిరమగు 
సైన్యాలే యూరోవులో అండగా వున్నపుడు ఫలవంఠతంళాని 
దాడి. యిపుడు సాధారణ (పజల 'సవాయంతోనుు ఏకా 


కిగానున్న కొన్ని గుంపుల 'సహాోయంతోను ఫలవంతమగునా ? 
గత యుద్ధంలో జర్షను |సజలు తిరుగబడి జ ర్మనీఓడిపోవడాసికీ 
నాలు గేండ్లు పట్టింది. ఇపుడప్పుడే యూరోపులో ఒక శతు 
నైనిక దళం దిగినంత మ్నాతాన జ ర్యనీలో విప్లవం వస్తుం 
దనుకోడానికి కార ణాలగస పడఖు. మ్మితమండలి ఆయుథాల 
ఉత్పత్తి ఎక్కువగా నే జరుగుతున్నా యింకా ఎక్కువ 
అగుటకు అఆవకాశంగలదు. భూమినైన్యాలు విజయం 
పొందాలం కే ఆయుధోక్స"త్తి పోటీలో ముందు గెలవాలి, 
ఇంగ్లాండు జృర్మనీలకు యా పోటీ యిపుడు జరుగుతున్నది. 
ిటిషువారి దిగ్బంథంవలన, విమానాల చాడివలన్క జర్మనీ 
ఉక్ప'త్తి తగ్గుతున్నది. ఈ పోటీలో (బిటను ఆలస్యంగా 
చేరినా వడిగా ముందుకి పోతున్నది. కావున యిపుడీజని ' 
తగ్గించరాదు, పెగ్యా జర్హను "సేనలు దక్ష ణొనగూడ 
చాడిచేన్తున్నాయి. "కావున ఈజిస్టునుండి ఇరానువరకు 
మధ్యభాగంలో యికముందు లీ వయుద్దం జరుగవచ్చు. 
జ ర్షనులు మధ్యధరా 'సమ్ముదం తూర్పు భాగంలోనున్న 
ఈజియను 'సమ్ముదం, నల్ల 'సమ్ముదములకు చేరిరి, అందుచే 
చారినేనలను ఇండియాకు రాకుండా ఆరికట్టాలం శే 
రష్యాలో -కాక'సను |పాంతాలనుండి ఈజిస్థులో 'నైలువరకు 
రక్షణ యేర్వాటులు గట్టి చేయాలి. అక్క_డనుంచిన 
సైన్యాలకు బాగా 'సషప్టయిలు ఆందజే యాలి, 


మాయిక్‌ |పభువ్ర చాడిచేయట పిచ్చిపని అన్నాడు, 
అమెరికా సెగిక సిపుణులుకూడ్కా యా విషయం 
చర్చించి యూరోవుపై చాడిచేయడంవలన లాభముండదు 
(శమాద మే యక్కువ్రంటుందని అధి పాయం చెప్పేరు, 
జర్మనీ పడమర రంగమునందు యింకను 100 డివిజనుల నేన 
(సుమారు 1,20,000) నిలిపియంచి (బిటను చాడి 
"నెదుర్కొ_న సిద్దంగా వుందన్తి దాడిచేయడాసికి ఇంగ్లాండు 
నకు 20 డివిజను మాతం గలవని అమెరికాలో అనుకుం 
టున్నారు, ॥ 





ఆఫ్‌ గనిస్టాక్‌ నుండి జ్యునులు వంపి వేయబడుఏ 
ఇండియా ఇరాను రక్షణలకు అవసరం. 
ఆఖ గను తాట స్థ్యమునకు భంగంకాదు. 


(అఫ్‌ నఫిస్తాకా ఇండింయాకు ఉత్తరమునయున్న తురుష్క 
"రాజ్యం. + 250,000 శాదురపు మైళ్ళు. 10,000,000 
జనసంఖ్య. "కొఖూలు ముఖ్యపట్ట 0, కొండ పదేశము. 
ఈ దేశీయులు (శాబూలీలు ఇండియాలో అన్ని తాశ్రలందు 
వడ్డివ్యాపారం చే-స్తూవ్రంటారు. కండవుప్టి కలవారు యాద్ధ 
(ప్రియులు దేశం 'స్యతంత్ర బేశం మహాన్ముదు జహీరను "రాజు 
పాలించుచున్నాడు. రష్యాకు ఇండియాకు మధ్య యిది 
తటస్థ దేశముగానుండి బంగ్లాండుతో స్టేహంగనే ఉంది. 
1940 లో రష్యాతో వర్తక ఒడంబడిక చేనుకోంది. ] 

ఆఫ్‌ గఫిస్తానమునకు ఉత్తరమున రష్యా తూర్సు-దష్నీణము 
లందు ఇండియా పడమరను ఇరాను (వెర్షియాా గలవు, 
ఇపుడు రష్యా ఇంగ్లాండులు జర్యనీతో యుద్దంచేస్తు ఇరా 
నులోహడా (వవేశించి ఆ చేశం జర్షనులకు వశంకాకుండా 
కాపొడినవి. ఇండియా |బిటిషువారిదే, ఈ మూడు దేశాల 
మధ్యగనున్న ఆఫ్‌గసిసానం తటస్లంగా ప్పటికి ఇందు 
య ప సత ప 

CIS Ee అ ఇ? 
జోగి కలిగించవచు.ను. అందుచేత ఆఫ్‌ గసిస్తానంలోనున్న 
జర్మనులను ఇటలీవారిస్తి ఆ చేశంనుండి వారివారి 'స్వ దేశాలకు 
పంపించేయాలని ఇంశ్లాండు రష్యాలు కోరినవి. అఫ్‌ 
గన్ను పభుత్వం అందుకు అంగీకరించింది. జర్షస్తీ ఇటలీ 
(శభుత్వ (ప్రతినిధి కార్యాలయాలకు చెందినవారు "కాక 


1a 


డభక్యం ఉత్తరువు చేయ సిశ్చయించింది. 


తక్కినవారంతా ఆఫ్‌ గిస్తానంనుండి వెడలిపోవాలని అఫ్‌ గను 
జర్మనులు 90 
మంది ఉన్నారు. ఇటలీవారు ఎందరున్నారో తెలియదు. 

శ శ తుదేశాల వారిని ఇండియా, ఇరాక్కు టర్కీ_ల 
మీదుగా వారి స్వ దేశాలకు కంవించే-పూచీ భిటిషు (గ్రభుత్వం 
వారు వసాస్తామంశే అందుకుగూడ అఫ్‌గన్ముపభుత్యం అంగీ 
కరించింది, అ విషయం జర్మను ఇటలీ -రాయణారులకు 
తెలిపితే వారున్నూ రవానా ఏీర్చాటులు [భిటను చేయట 
కంగీకరించిగి, (బిటిమవారియందు వారిెకెంత విశ్వాసంగలపో 
చానిబట్టి తెలియగలదు, 


ఆఫ్‌ గక ప్రభుత్యం యో యుద్ధంలో తట'సంగా నుండ 
దలచినట్లు యిదివర కెన్నో సార్లు (పకటించిందసియు తమ 
'బేశంలోవున్న విదేశీయులు యా తాటస్ట్యానికి భంగం 
చేయకుండా. చూచుకుంటున్నదనియ్యు. యిరుగుపొరుగు 
రాజ్యాలతో సఖ్యత చెడగొట్టుకోవడం ఆఫ్‌ గను గ్రభత్వ్యా 
నికి ఎంతమ్మాతం యిక్టంలేదధియ్స కాబూలు ేడియో 
నుండి పకటించబడెను,. ఆఫ్‌ గకా తాట వ్ర్రమును గౌర 
వించిమేే (ట్రిటిషు (ప్రభుత్యం అచటి జర్మనులను శ తువులె 
నప్పటికీ, వారివారి స్వదేశాలకు భద్రంగా పంపించేస్తామని 
చాస చేసింది. అట్లు చాస చేయగియిడల ఎంత కాలంనుండో 
అధ్‌గని స్థానంలో, పనులు చేయుచున్న జర్యనులు ఇటాలి 


4 యుద్ధ సంచిక 


((ఆట్టోబరు 





యనులను |పవాసంలో వుంచేందుకు వారిని ఇంగ్రాండునకు 
ఒప్పగించుటకు ఆఫ్‌ గను (శభుత్వం 'సమ్మతించియుండదు, 
ఈ జర్మనులు ఆఫ్‌గసిస్తానంలో ఉంకే యిటు ఇండియాకు 
ఆటు ఇరానక్కు అఫ్‌గను తాటస్థ్యానికి (చుమాద మే, 
కాౌన్షన వారిని పంఫివేయుటకు అఫ్‌ గను (పభుత్వం సిశ్చయిం 
చుట శుభదాయకము, 

భిటిషువారి కోర్కెను ఆఫ్‌ గను (శభుశ్వం యింత నుల 
భంగా వొప్పుకళోవడం యో రెండు దేశాల న్నే వాసికి సిద 
రృనం. కొబ్ని నూ'సాల్మకిందట ఇరానులో యిట్టి పరిసితులే 
ఏర్పడినపుడు (బిటిషవారు అచటి జర్మనులను పంపి వేయ 
మని కోరగ్యా ఇరాను రాజగు షా అంగీకరించలేదు, ఇరా 
నులూ అము రాజ్యాల ఏజెంట్లు ముందుగనే అక్కడి 
(చభుత్యాన్ని పెడ మానాన పెట్టిరి. అందుచే. లిటిషు 
"సేనలు ర్యా "నేనలు ఇరానులో (వవేశించ్చి తగుచర్య 
తీనుకోవలసివెచ్చెను, మె దేశం విడచి పారిపోయెను, 
అంతట చభుత్యం మారి పరిస్థితులు మి తమండలికి సాను 


కూలపడినవి. తూర్పు దేశాలకు జర్మనీ చాడి భయం ఆ 
విధంగా తగ్టిపోయిందిః రష్యాకు ఇరానుచ్యారా రాథారి 
ఏర్పడింది. ఇపుడు ఆఫ్‌ గసిస్థాన ప్రభుత్యం ఇరాను ఫావఆ 
మొండిపట్టు పట్టక్క వెంటనే ఆయీకరించుటచ్చే ఎటువంటి 
ఒడుదుడుకులు లేకపోయెను. అఫ్‌గను (ప్రభుత్యం దూర 
దృష్ట రాజ్యతం త పరిజ్ఞానం కన్సరచెను, శతు జాతుల 
వారివల్ల శలిగే వ్రుష్రదవముస్తు (భిటను-రష్యాల స్నేహం 
వల్ల లాభమును, బాగా గుర్తెరిగినది, శతు డేశాల కుతం 
(కాలిక అఫ్‌గని స్తానంలో సాగకుండా చేయబడెను. ఆఫ్‌ 
గనిస్తానం స్వాకం త్యం బలపరచుకొనుచు |బిటనుతో ఆర్థిక 
సంబంథాలు పెంపొందించుకొని యిళరుశలెవరు తనె 
-రాజొాలనంఠ బలమును సాధించుకొని శ్రిటిము రష్యాల సహ 
"కారంతో గాభ్బ దేశం కావచ్చు. ఆఫ్‌ గనిస్థానం తాటస్థ కం 
కాపాడబడింది. ఇండియాకు 'సరిహద్ధులో శ తుభయం 
తొలగిపోయింది. ఇంగ్లండు ఆఫ్‌ గనిస్టానముల 'సఖ్యత యిక 
ముందు వృద్ధిపోంద గలదని ఆశింపవచ్చును. 





జర్మనీ a క్ర మించిన దేశాలలో హత్యలు. 


జర్మనీ చుట్టుఉన్న ఐదు రాజ్యాలను"జర్మనీ యా యుద్ధం 
లో ఇ్మకమించింది. అందుఒక్క_ హాంేరిమ్య తం “పేరుకి 
స్వత తంగా వుందికాసి తక్కినవన్నీ జర్మను నైన్యాల పరి 
పాఠన్నకిందనే వున్నాయి... ఆ దేశాలలో (శజలను జర్మను 
పోలీస్టులు తుపాకులతో శాల్చి హత్యలు చేస్తున్న వార్తలు 
విలేఖరులు యా దిగువ రీతి (వాసికి, 


చోలెండులో. 
రహస్య 'సంఘాధికీ నాయకులనే కారణమున ముగురు 
చంపబడిరి, "వేరోకడు ౦యావజ్జీవం ఖైదులో నుంచ 
బడెను, 
జకొస్లావోకియా. 


(వేగులోనున్న జర్మను అధికారి తాను అధికారానికి 
వచ్చిన మొదటి నాల్టు రోజుల్లో 14ర్‌ మందిని ఉరితియా 
టో, తుపాకి (వేలి చంపుటో చేసెను. 228 మంది జర 
సీకి పంపబడిరి. అచట యిదివరకే గిర్భంథంలో వందల 
కొలది జక్కు_లున్నారు. జరకుు- యుద వీరులిద్దరిసి, ఆం 
దులో ఒక 72 'సం॥లు వృద్ధుని జర్మను అధికారి చిట్ట 
చివరకు చంపెను, 


(ఫాంను. 
పారిసులో ఏర్పడిన నాజీ సైనికుల కోర్టువారు 42 'సం॥ల 
కార్మికుని చేతిలో రివాల్వరు ఉందను నైపమున తుపాకితో 
శాల్సి చంపాలని తీర్చు చెప్పిరి, 
డోషియా. 
జ్మగబు నగరంలో యిరువురు జర్మనులు చంపబడినందున 
10 వుంది కమ్యూనిష్టులు "బావాలని జర్మను (పభుక్యం ఉత్త 
రువ్రు చేసింది, జర్మిను సెగికులతో కలసి నడుస్తూవుంటే 
చాటుగానుండి కోషియో (శజలెవరో తుపాకి కాలుస్తే 
యిద్దరు జర్మనులు చచ్చి వేరొకడు గాయపజెను, వెంటనే 
జర్మను నైనికులు చేరువ యిండ్రన్ని వెతికి ఆడ్హురుని పట్టు 
కొస్సి వారు కమ్యూనిస్టుల శిశు విధించిరి. 
_. వాంగేరి. 
హంగేరి అఆ కమించిన యుగో స్తావింయా రాజ్య భాగము 
నందు 482 'నెర్పియా దేశీయులు రహస్య క్నుటలు చేసిరనే 
సాకుతో కాల్చి చంపబడిరి. ఇకముందు "సెర్వులు దొంగ 
వాత్యలు మానకుంకుే చంపేయడాసికి వోమీగా 88 గురు 
నెర్వులు బంధించి యుంచబడిరిం 





ఈ నాగం యుద్ద వార్తలు. 


విమానదాశడులు. 


విమాన దొడుల కీ వారము వాతొవరణము అంత అను 
కూలముగలేదు. అయినను |భిటిషు వినూనములు 115 వ 
'లేది -ర్మాతి వోలండ్కు బెల్జియం, పడమటి జర్మనీలవై చాడుల 
సాంచి ేవులవైనన్వు పారి శామిక కార్థాగారములవైనను 
"నాల బాంబుల వర్ణించెను ఒక శ్మతువిమాన్రము కడగొ ట్ల 
బడెను, 'బిటిషు విమాన మొకటి యూ చాడుళలనుండి తిరిగ 
రాలేదు. 16 వ శేది రాత్రిగూడ జర్మనీ పడమటి [పొంత 
మువై దాడులు జరుపబజెను, బిటిషు విమానములస్నియు 
సురటీతనుగ _తిరిగివచ్చెను. రూరు (పాంఠతమునందలి (క 
థాన పార్మిశామిక _పట్టణమగు డ్యూయిస్‌ బర్దువెన---ఈ 
దాడిలో “వేలకొలది చఛాంబుళలు వర్షింపబడెను. డంకర్కు, 
అస్టెండ్కు కలే శేశ్రలవైనగూడ ఒక మాదిరి దాడులు జరుప 
బడెను, ఈ దాడులనుండి మొత్తం 4 విమానాలు తిరిగ 
రాలేదు. 19 వ తేదిన వాతావరణం ప్రతికూలంగా 
వున్నా భిటిషు విమానాలు -పెర్చర్టు (రాంచి “కీవ్ర్ర [ప్రాంత 


ముపెన వాల సారులు దాడులు 'సాగించెను,  అచటను 
"లేడిగాా నేమనులను మరఫిరంగులతో రెందిర్చి "నాల నష్టము 
గల్లించిరి. శెండు విమానములు శిధిలమొనర్చబటిను,. మరి 
కొన్ని విమానములు బులోకా ేవువై. దాడి సాగించెను, 
శతు విమానము లెవ్యియు (శతిఘటింపలేదు, 20 వ శేది 
పగలు (| బిటిషు విమూనములుు గ్రైన్సులో ఫుత్తరభాగము 
పెకీ చాల దాడులు సాగించెను, మందుగుండు గిడ్డంగుల 
మీదను, నైనిక శిబిరములమీదను "బాల ఛాంబుల వేసెను, 
(్రైంచి కోస్తాలో (ప్రయాణ మొనర్చు చున్న శతు సౌకలపె 
గూడ "వాల భాంబులు వేయబడేను. ఈ చాడులనుండి 
"రెండు బిటిషు వినూనములు తిరిగి -రా లేదు, 


అక్టోబరు 15 వ తేది రాతి కొన్ని శ్యతువిమానములు 
(భిటిషు తూర్పు తీరము వైకివచ్చి కొన్ని పట్టణములపె చాం 
బులు వేసెను. వీనివలన * కొంత నరము గలిగెను. కొసి 
(పొణనష్ట్రమేమియు కలుగ లేదు * అసి బిటిషు విమాన శాఖ 
వారు (పకటించిరి. 16 వ శేది రాత్రి శృశువిమానముల్యు 


1841] 





జ్‌ 


'కాగత 





వుచెత్త యుద్దానికి ఎంతో వుపక 


ర 
x 
౯ 
చ 
ఖు 
ళా 
లా 


రిస్తూవున్నుది. 





సవం డ్ఫు మందు ఉంచడమునకు తగినట్లుగా కాగితపు "చెగ్తతో ఇంకీదమువారు పరికరాలు 


ఈ పరికరాలు పూకర్షము 
ఇస్వుడు యుద్దానికి కావలసి వచ్చిసందుపల్ల్య ఇవి (ప్రస్తుతము శాగతముతో 
ఆ జ 


లే వశీ 
ఈశ హాలతోే తయారయ్యే! నటం ఆతోహాలంఅఆె 


తయారసచున్న వి. ఈ 


పటములో రకా కాగితపు పరీక్‌రాలలోనుండీ మందుగుండు బయటికి తీయబడు చున్నవి. 


చూర్చు తీరమును చాటి లోసెకి చొచ్చుకొనివచ్చెను, కాసి 
యుక్క_డను భాంబులు గడలేదు. వానిలో. ఒక శ తుదిమా 
నము పడగొట్రబడెను, 17 వ శేడీన శ త్రువిమానములు 
(అిటసుడైకి శాశేలేదు, 19 5 "లేద్‌ సాయర్మతం చీకటి 
పడటంతో సే జర్మను విమానము లాకటొకటిగా తూర్పు 
అంస్పెయా జల్లామీవరువచ్చి అక్కడక్కడ బఛాంబులువేసి 
కొంత నస్ట్రము గచ్లించెను. _ కొంతమందికి చెబ్బలు తే॥ లెను, 
డిక్‌" జరను విమానము పడగొట్టబతెను 20 వ తేద 
(చిటను. దన్నిణ తీరమునుడాటి లోపలి ([సౌంశమునకు చొ 
చ్చ్చుకా సిపోనుటకు (గయత ంచిన ఓక జర్మను విమానము 
పడగొట్టబడెను, 

(విటనువై విమానదాడులు అధికమైతే ఒశే సమయాన 
200 లమల కజలు తలదాచుకోడానికీ ఖ్రంతవరకు రత 
“స్థానమును (అల్లర్లు) సీద్ధమొనర్భబ జెనని పార్ల సుంటులో 
స్పెజ్లగారు (కటి ఏ౦చిరి, 

ఇటలీ - ఆఫికా మధ్యధరా. 

వాతొవరీణము అనుకూలముగ లేగపోవ్రటచ్చే ఈ వారము 

ఆఫీకా రంగములయందెక్కు_న స్కీ (వమగు పో-రాకుకులు 
జరుగలేదు, 20 వ తేదిన శ శ్రువంచే చుట్టు ముట్టుబడి 
యన్న ట్నాఖూాకు "కేవ్ర దుర్భమునండలి |బిటిను ిక్యములలో 
గస్తీదళ్ల ముక టే పొంలిగ కక ఇటాలియను భటాలనూు 
'సమీపమున కు వచ్చినతోడనే వారివైబడి చాలమందిని చంపి 
"చెల్లాఇడరుచే సైను, 

"శినియాశజిస్టు సరిహద్ధులయందు యూ “సైల 26 వ 
తేదిన ఉభయస మములకును “చురుకుగ పోరాటము జతిగేను, 
య ఆను (య దేశమునుండి సతు ఫిరంగులు, బిటికు 

దళముల వె గుండ్లను వర్ణించుటకు (పొరఫించెను. కాసి 
గ శీ దోళ్లములు ర విధమగు నష్టమును పాందకయీ 
తమ పనిని ముగించుకొని తర కచ్చెను, 

ట్మాబూకు దుక్హము చుట్టు ముట్టబడీ 20 వ లేవి 186 
రోజులు చాకెను. జస కుల శ తుల ఇవతిసుటించ్చి 
జయ పదము! సరోధించికందులక్షు (బ్‌టిషు (పథాన నైసికాధి 





కారియగు సర్‌ జాకాడివ్‌ గారు టొాబూకునందలి. పైపులను 
అఫినందించికి, 

మాజీ ఫారత Soa సర్‌ కాడు. 'టెకబుగారు 
శేడియోాలో వసంగొన్య్యూ టో (్రవాకునందాతి. భారతెయ 
సేన్యములు గన్నరచుకున్ల ఆద్య ప్థతేదుగు లు సామాన్య 
పర్శాకమములసు ఆభినందిం చెను, 

1రి వ కేదిన మాలు దీనియందు చాల lu 


చాహుల వ జర గను, దీవియంపిక్క సక్కడ కొన్ని 
బాంబులు బోను, (పజల ఆనులకు స వను, ఒకో 
- ఆబ్‌ కా ళం 
ష్‌ 
జే, 


మభ్యథ-రా 'నము దొ (సాంతమున సంచారించుచున్న సందు 
ఇటాలియను టా ర్చ! సాక్‌ లు ముంచివేయబసనస్‌ ఇటాలి 

యను సభుత్వ్యను అంగీకరించెను, 

బైటితు వినూనములు ఉతర ఆఫికాలోని. టెంఘాల్సీ 
(పోలీ మొదలగు ఇటాలియను. శేశ్చలడె చాడులు 'సాఃంచి 
చాంఖుల వర్డించనసిగూడ ఇటాలియినులు | వకటించిరి, 

(బిటిసు విమానములు శి] న 'లేదిన ఇటలీలోని నేపీలు 
నగరము'పి చాంబులు'వే సిని ఇటాలియను 
(ప్రకటించెను. 


(పభుశ్యేము 


టురీగ్రా-ఇరాక్‌-ఇరాకా, 


టర్కీ శభుత్యాధ్యముడగు ఇనూసూగారు 21 వ తేదిన 
ఆశెశ్గార జటా. నగరముస వుపన్వసించుచు బ్‌ మనమిఫు 
డనుభవించుచున్న జాతీయ 'స్య్యాతంత్యరిము మన శితర 
జాతులు యిచ్చినదిణాదు. సునము స్యా కిచే నైల కొలు 
కొఫినది, ఈ స్వాతంక్యం మును నేడును “కీప్రనునూడ మనము 
కాపాడుకొవి తీకెదము “అస్సి టర్కీ. (గజలసు ఖృదో్చోధిం చెను, 

ఇరాకో డేశవ్రు మూజీ "షూ? (రాజు) అగు రిజా ఆలీ 
ఖాక గారు వన్నీ అమెరకాలానె అ రెం క్రై నాకుజిసి అచ్చారు 


ఏవసించుటకు ఛద్దేశించి, కొస దినముల [కిందట కారాక 


యా 


కాని డస్తుత యాదథ్ల 


అలన్‌ 


(తరి యాూనుండి బయలుదేరాను, 
పరిస్థితులలో ఆతడు అస్ట్జెంటనాకు పయాణ మొనర్నుకు 
కంటు తాత్కా_లికముగ మారినఫ్‌ దీనియందు సినసీంచు 


6 యుద్ధ సంచిక 


(ఆజ్జోబరు 


న తాకారు ననా ననా నాననా నప మాప నమమ పద మేం ము ము 


టుచితమని ఫిశ్చయింజటడెను, 17 వ శేదిన రజా ఆలీ 
ఖాకొగారు (గ్రయయాణమునర్చు చున్న నాక మారిషస్‌ కు 
చేరను, ఆత డాదీవియందున్న ంకకాలము 'సకల సౌకర్య 
ములను గావించి 'సమస్త గొరవమర్యాదలతో ఆదరింప 
వలసినదని స్టాని కాధికారు లకు (భిటిష (పభుత్వమువారు 


“సూచనలను పంపిరి, నన్న 


ఇ-రాకొలోసికి శేయాకు, చక్కెర (పత్తి గుడ్డలు 
మోటారు కారులు మొదలగువాసిని దిగమతి చేయటక్ట వ్యాపార 
జాక్కు_లసన్నియా (పభుత్వమునశే యున్నవి, అది | పభుత్యము 
వారి గుత్త, ఇతరులు దిగుమతి చేయటకు వీలులేదు. 
కోత్త ఇ-రాకొ (సభుత్వమువారు ఈ గుత్త హక్కు_లన్లు రద్దు 
వేసుకొని (శజలందరకు యా వస్తువులలో వాణిజ్యాధికార 
ముగలదగి అంగీకరించిరి. 

ఇరాక్‌ నందలి జపాను రాయచారిసి చేశమునుండి వెడలి 
పోవలసినదిగ (బిటిమ (శ్రభుత్వముగో రినట్లు వ్యాపించిన వదం 
తులయందు తమకు తెలిసినంతవరకు యెట్టి నిజమును "లేదని 
జపాను (పచురణ శాఖ కార్యదర్శి ఇహీగారు నుడివిగి, 
ఇరాక్‌ - జపాకొ దేశముల వర్తక 'సంబంధములుగూడ నిలిపి 
"వేయబజెనను వదంతియందుగూడ సిజములేదసి ాచ్చరించిరి, 
అఫ్మక్‌ స్థానమునందున్న జర్మను ఇటాలీయను గ్రజలను 
"దేశమునుండి వెడలగాట్టవలెనసి 'బిటిషమ - రష్యా (చభత్వ 
ములు న్నే వాపూర్వక ముగ ఆఫ్లకా |పభుత్య్వమును గోరెను, 
అటుల వెడలగొట్టబహువారు 'స్వ దేశము జేరుటకు ఇండియా, 
ఇరాకు దేశములగుండా టర్కీ_మీదుగా 'నురషీతమగు 
[సయాణ సౌకర్య ముల నొసగవలెనని ఆస్లకా | పభథుత్యము 
వారు గోరిరి. వాసి నొసగుటకు (బిటి (వభుత్వము ఆంగీక 
రించిను కనుక త్వరలోనే ఆఫ్షకా స్థానమునండలి 
అక్సిసు (ప్రజలు 'వెడలిపో వలసివచ్చును, వీరిలో జర్మనుల 
'సంఖ్య 90 కంక మించదు. రాయబార కార్యాలయముల 
సిబ్బందిత ప్ప మిగిలినవారందరును వెడలగొట్టబడుదురు. 

తమ దేశీయుల నీ విధముగ వెడలగొట్టుట ఆక్సిసు రాజ్య 
ములలో ఇవాల ఊఉ దేకమును కల్లించెను. ఈ విషయమే 
జర్మను అధికారులలో ఒకరు మాటలాడుచు ఐరోపాలోని 
ఒకానొకదేశమునుండి | బిటిషు జాతీయులను వెడలనొట్టవలెనసి 
జర్మను (యభుత్యకుగూడ పట్టుప్ట్టువచ్చునని చాచ్చరించెను, 

రమా స్టా 

రష్యా “రాజఛా సియగు మాస్కో. నగరముచుట్టును ఈ 
వారము యుద్ధము తీ వమయ్యిను. మూస్రో_కు పడమట 
60 మ్ల దూరముననున్న మొబెయిస్కు_ వద్దను, ఉత్తర 
మున 100 మ్ల దూరముననున్న కలిసిన వద్దన్రు దశ్నిణ 
మున 100 న్నైళ్లదూరమునను ఉభయపనములకును భయం 
కరమగు పోరాటము జరుగుచున్నది 22 వ తేదీన మొజ 
యిన్కునుదాటి మాస్క్కోకు 40 మెళ్లలోసికి వచ్చినటుల 
జర్మనులు (పకటించుకొసిరి 

రష్యా రాజథానిని మాస్కో_నుండి 550 పెళ్ల తూర్చు 
నభన్న ఈ 'సమ-రా * అను నగరమునకు మార్చుకొనినట్లు 
రవ్యను అధికారులు 20 వ తేదిన (శకటించిక. విదేశీయ 
(వభుత్వముల కార్యాలయములస్ప యు గూడ ముందుగ నే సమ 
రా నగరమునకు మార్చబడెను, 

మాస్క్కో_ నగరమును రక్షించుటకు "నైలకొల్బబడిన * రతు 
ణసంభఘుము *” నకు అధ్యశత్షుడాగు స్టాలికా నగరము (ఛమాద 
స్థతియందున్న దనియు అందుచే 'స ర్వాధిశారములతో సీ'సం 
ఘము వ్యవహరించుననియు (పకటించెను. నగరమున (కతి 
వ్యక్కినీ పతి వస్తువును నగర రక్షణ కుపయోగించుటకు 
స్టాలికా ఛ్రుత్తురవ్రగావించెను. వియస్తాపాంతమున శత్రు 
లచే చుట్టుముట్టబడిన రమ్యను నేన్యముల్పు శ తువలయమును | 
'భేదించుకొసి మాస్క్కో_రంగమునకు వచ్చి తమ చెన్యములను 
చేరను, 


దక్షిణమును కాశేసియోాకు సింహద్యారమగు రోస్తోవ్‌ 
నగరమునకు దశ్షిణముగ 40 మెళ్లలోను నున్న టగ ట్రాగ్‌ 
నగరమును పడమటగ 60 చ్యళ్లలోనున్న స్టాలినో అను 
నగరమును ఆ కమించుకొంటిమని ౪0 వ తేదీన జర్మనులు 
_్రకటించిరి. 

ఉత్తరమున శెనిక గాడు రంగమున రవ్యనులు ముట్ట 
డించియున్న్న జర్మను సేన్యజు లఫై తిరుగుదాడుల 'సాగించుచు 
వెనుకకొట్టి వురికొన్ని పరిసర (్రామములఅను పట్టణములను 
అకమించుకొన గర్జిరి, 

జర్మనులు క శేసియాను (పవేశించినయెడల (బిటిషమ-ఛార 
తీయ సేన్యములను అచటి రష్యను సైన్యములకు 'సహాయమం 
పుటకు |బిటిష _పభుత్వమువారు రవ్యను _నైనికాధికారులతో 
'సంపదించుచున్నారు, 

మాస్త్కో_ నగరమును శ తులవశముగా నీయమనియు తుది 
వరకును కాపా జేదనముసియు స్రైలికా _్రథాని _్రకటించెను, 


అ మెరికా-అట్లాంటిక్‌ 


అమెరికను వర్తక నాకలక్కు ఆత్త్మరత ణార్లము, ఆయుధ 
ములను అమర్చుటకు సిపేధమును తొలగించు చట్టమును 
'సంయు క్తరాష్ట్రి ముల (గజా |పతినిధి సభవారు 17 వ తేదీన 
మొదటిసారి ఆమోదించ్చికి. చిర్‌ 9 మంది చట్ట్రమునకు అను 
కూలముగన్యు కేతిరి మంది ోతిహలముగను సమ్మతుల నొస 
15, | 

కార్భలు హాల్లుగారు “విదేశాంగ సాయి 'సంఘుబు 
యదుట సాక్ష్య మొసగచ్కు వర్తక నాకలకు ఆయుధము 
లను అమర్బ రాదని తటస్స శాసనమునగల సిపేధమును వెం 
టనే తొలగించుట అవసరమసిరి. అంతేగాక అమెరికను. 
నాకల యాద్ధ (పొంతములనుగూడ (శవేశించ్కి మ్మితమండలికి 
ఆయుధ సామ్మ సి సై చేయుట అవసరమనియు ఆందుకుగల 


ఫిెపీథమునుసాడ వెంటనే తొలగంపవళలెననియ "బొచ్చు 
రించిరి, 

చస్తుక పరిస్టితులలో తట'స్ల శాసనము ఇింకను వుంచుట 
వాల అవివేకముసియు చానసిని వెంటనే రద్దుచేయవలెనసియు 
అమెరికా 'దేశీయాంగ ( ఇంటీరియరుు కార్యదర్శియగు 
హీరోల్టు ఐక్సుగారు (ప్రకటించిరి. 

ఆట్‌-రాజ్యములను పఓీడింపవలెననినయెడల అమెరికా 
'సంయు క్ష "రాష్ట్రములు వెంటనే రంగమున గువేశింపవశె 
ననియు లేనిచో సమయము మించిపోవ్రననియు వంజెలు 
విల్కీగారు అమెరికా (పజలను హాచ్చరించిరి, ' 

ఆరువ్ర కనులు చట్టము (కందు అమెరికా 'సంయు క్త 
"రాష్ట్ర్రముల (శభుత్వము "రండు జలాంత-ర్టాములను (భిటిషమ 
(గభుత్వనున కొసగెను. 

అరువు కవులు పద్ధతిమీద్క ఇాల విమానములు (శతి నెలా 
భిటిష దీవ్రులకును ఈ జిప్మ్టమొదలగు మధ్య (పాచ్యరంగ 
ములకును అమెరికానుండి అనుశ్తణమును దిగచున్నవసి 
అమెరికను సేనాని జార్జి హెచ్‌ "బెట్టుగారు వెల్లడించిరి, 

'దేశరశ్షణ కార్యముల కుద్దేశించిన పనులకు తచ్చంా 
నవంబరు 1 వ తేదినుండ్కి -రా౧ని యే యితర కార్యముల 
కును విసియోగం౦ప-రాదగి ఆమెరికా (భుత్వము ఫిపేధిం 
చాను. _ 

ట్రిటిము (వభత్వము, నూనె రవావా చేయట కుపష్యా 
ఇంచు 15 నౌకలను అమెరికా (శభుత్వమునకు జసగెనుం 

'సంయు'క్త "రాష్ట్ర శాసనసభలో ఇంతవరకును యుద్గం 
లో అమెరికా జోక్యము కల్లించుకొన-రాదనుచున్న (కతి 
నిధులలో నొకరగు మార్కాంటా నియాగారు ఇపుడు 
ఆమెరికానుండి ఐరోపా పశ్చిమ భాగమున _నైన్యములదింపి--- 


,జర్శనులకు రెండవ వైపున యుద్ధరంగమును కల్చింపవలెనసి 
కుభత్యమును గోరిరి, _ 


1941) 


యూద్ధ సంచిక 7 





'సంయు క "రాష్ట్ర ములయందలి వివాదములలో ఇవాల 
వరక్కు జర్మను [పవార మే కారణమధి ఊనూ కాటికి పక్ష్వనా 
యకులలో నొకరగు సెనైటరు పల్లుళారు |పకటించిరి, 


కియర్సీ అను “పేరుగల అమెరికను డిస్ట్రాయరు (చిన్న 
యద్గనాక) ను ఐస్లాండుకు లిర్‌0 మళ్ల దూరమున ' ఓక 
జర్మ్మ సే జలాంతన్తామ 17 వ లేదిన cr టాశ్పెడో ” లను 
(పయోంచి యదిచ్చెను. శియర్నీ నం మ అను 
కొసిరి. కాని సాక sms చాలచెబ్బలు శగలి శిధిల 
మయ్యును, 11 మంది నావికులు మరణించిరి. మరి 10 
మందికి చెబ్బలు శ శ లెను, 

చాల్చి మోర్‌ నుండి ఇంగ్లండు 
“ జశిల్సు చెంచరు ” ఆను శాక ముంచి వేయబడిన 
(పకటింపబ'డెను, ఇది అసలు అమెరికను నౌక్క పనామా 
"రాష్ట్ర్రమున రిజిస్టరు చేయబ జెను, 

అఫ్రికా పశ్చిమ తీర్ణ్వపాంతమును మరియొక అమెరికను 
సరకుల సౌాకముంచి వేయబజెనసి రూజ్వెల్డు అధ్యక్షుడు 
21 వ లేదిన వెల్లడించెను, 

దూర (పాచ్యం. 

దూర పాచ్యామున ఈవారము ఇవాల విషమ సంఘటనలు 
'సంభవించెను. _జపానునందు (పథానమంతి కోనోయి రా 
కుమారుడును ఇతర మంతులును 16 వ తేదీన తమ పదవుల 
కు రాజీనామా నొస1కి, జపాను జాతీయ లక్ష్యుమును సాధిం 
చుట కవలంబించు పద్దతులగురించి మంతులందరకును ఏకీ 
భావము కుదురక పోవుటవలన -రాజీనామానీయవలసి వచ్చె 
నని కోనోయి రాకుమారుడు (పకటించెను, 


జపాను చృక్రవ్తి 'సదరు “రాజీనామాను అంగీకరించి? 
యుదాంగ మంతిగనున్న "లెప్లినెంటు జనరలు హీడియోాటోజో 
థ్‌ ఈ టి లో 
గారిని (కథానిగ సియమించిర. 168 వ తేదీకి టోజోగారు 
ఇతర మంతుల "వేర్లను 'శకటించెను. పషెగెమొటో టోగో 
గారు విదేశాంగ మర్మతిగ బియమింపబడిరి. 


జపానును 'సం|గామమున (శ వేశపెట్టుటకుగాస్పి ఇతర 
"బేశములతో 'సమాభాన “వూర్వకముగ వివాదముల  పరిష్క_ 
రించుటకుగాని [కొత్త మంతివర్షమునకు 'సళ్వాధికారము 
లా'సగబటెనని జపాను అధికారవా ర్హ 'సంఘుము వెల్లడిరచెను, 

19 వ తేదీన డ్రథాని టోజోగారు ఆదేశమున మనో 
పవి తేములుగ పరిగణింపబడు దేవాలయములకు జి అచ్చటి 
చేశ్రళ్ళక్కు తాను (పథాన మంత్రి పదవిని స్వీకరించిన విషయ 
మును నివేదించెను, 

జపాను మం తివర్లమునందోలి మార్పులు అమెరికాలోను 
(బిటనునందును ఇాల అలజడి సి కవల్చించెను, గూజ్వెల్లు అధ్య 
తుడు దూర, పాచ్య వ్యవవోరములను రష్యా యుద్ధ పరిస్థితులను 
చర్చించుటకు నైనిక నౌకా విమాన శౌ ఖాధి కారుల విలివిం 
"వెను. అందరుకలసి దీర్భముగ నాలోచన లానర్సిరి, 

అమెరికా 'సంయుక్క -రాక్టములు వెంటనే జపానువైదాడి 
సాగంచి జపాను ఇటాలియను, గౌంచి నౌకా దళముల 
సిర్మూలింపవళెనసి సెనెటు 'సభ్యులగు సెస్టరుగారు "హాచ్చ 
రించిరి. 

అమెరికను వర్తక నొకలు జపాను నా 'సముద పొంత 
ములను వదలి వెంటనే అమెరికను శేవులనుగాస్సి మి|త్రదేశ 
ముల శేవులనుగాగి చేరవలసినదసి 17 వ తేదీన అమెరికను 
నాకా శాఖవారు ఉత్తరువుచేసిరి, 

జపానులో కొత్త మంతివర్షం ఏర్పడుటతో జపానురు- 
అమెర కాకు 'సంగామం చాల దగరకు వచి,నదసి స్ముపసిద్భ 
అమెరికను "రేడియో వ్యాఖ్యాతయగు శేక్సిప్పరుగారు పల్కి_రి. 
అఆఅమెరిశా విదేశాంగ కార్య దోర్భియగు కార్జెలు వాల్లుగారు 
16 వ శేదీన జపాను రాయశారిని వీలచి మాటలాడగా 


జపాను (శభుత్యోము, ఇదివరకు సాగించిన -రాజీమాటలను కొన 
సాగించుటేకీ కోరుచున్న దొసి జపాను రాయచారి తెలియ 
జేసెను, 
బూర్మ పొచ్యమున (బ్రిటిషు సర్వ నేనాధిపతియగ నర్‌, 
(బూక్‌ పాఫాంగార్కు అస్ట్రేలియా (నభత్వయాద్ధ 'సమాలో 
చన సంఘనునకు జోజరె రతుణ యే-ర్చాటులగురించి వివర 
ముగ చర్చించెను జపానుతో మాకు యుద్దం అక్క_ర 
లేదు. కొని a కావాలని యుద్దాసికివన్తే, మేము 
నం నాగ్‌ వున్నాం” అని పాఫాంగారు | పకటించిరి 
లే లియా సము దతీరమును శ తునాకలు (పవేశింప 
కుండ 'మందుగనులు మాటు పెట్టబ జెనసి 16 వ లేదిన 
అనే లియను అధికారులు వెల్లడించిం. 
హను రభ్యను నై నెసీరియా వై దాడి 4 నం నన న నియా, 
రష్యా 'సరిహ దులో ఇవుడు “ర్‌ లకుల జపాను సేగ్యముగల 
దనియు ఏ మేణమెనను మరి గ్‌ లక్షలను ఇేర్చుకొన గలద్దనియు 
చైనా అధికారులు చెలుపుచున్నా రు, 
జర్మను |పభుత్వము వెండ్లరుగారిస్సి తాయి దేశమున 
(సయాం) తమ రాయభాగిగ నియమించిరి. ఇతడిదివరకు 
బొలివింయాలో -రాయభథారిగనుండెను. అచట నాజీకుటల 
కితడే కారణమధి బొలివియా [పభుత్వ మారోవించుటచే, 
జర్మను (శ్రభుశ్వము అకని నాఫ్టదవినండి మార్చి రి, 
మార పాచ్యమున చాల పమాదక్లరమగు పరిస్థితు లేర్చడు 
చున్నవసనియు తాయి (పజలు యెట్టి విషమ పరస్టితులనెన 
యెదుర్కొ_నటకు సిద్దముగ నుండవలెననియు తాయి అధి 
కారులు శేడియాద్యారా 16 వ తేదిన (శజలను 
రించిరి. 
అన్ట్రేలియాకు వాయవ్యమున 400 మైళ్ళ దూరమున 
"మైమర. అను దీవివున్నదిం అందు కొంతభాగం డచి,వాంది. 
మరికొంత పోరు,గీనువా!ది. జపానునుండి పోర్చుగీసు 
'మైమరుకు విమాన (పంయొణముల రహదారి "నేర్చరుచుటకు 
జపానువారు పోర్చుగీసు (పభుక్వమునుండి హక్కును సంపా 
దించికి. ఇది డచ్చి వారికి ఇతరులకు గూడ ఆలజడి కల్లించు 
చున్నది. 
వైనాలో ఇచాంగ్‌ రేవ్రవట్టణ పరఠిసరములనుండి చెనా 
సైన్యముల వెడలగొట్టితిమనియు చూచే రాష్ట్ర) మున జరిగన 
తో-రాటముగ 80 చేల చైనా నైన్యము ధిర్మూలింపబ'జె 
నసియు 19 వ లేదిన జపాను అధికారులు (ప్రకటించు 
“కొసిరి, 


హూ 
చ 


విషీ. 

[లల -ాజకీయ న్యాయ'సంఘునుబారి చార పకా 
రము, విపీ (తభుత్వాధ్యముడగు సెటెయికొసేనాని ఈకింది 
వారి (ఫాన్సునందొక దుర్ష ర్లమున కారాగారమునంధుంచు 
టకు ఉత్తరువు గావించెను న 

(1 మాజీ (ఆంచి (ప్రథాని ఎడ్మండు డలాడియరు, (2 
లియాకాబ్బం (మాజీ పథాన, (8) పాల్‌ రేనాడు (మాజీ 
గ్రశాగ్సి, గ్ర గామెలి౯ నేనాఫి, (ర) మాంజెలు (మాజీ 
“కాలనీల మంతి) వీరిలో మొదటివారు యుచారంభమున 
ఛ్రైంచి శళానమంధతిగ నుండెను. లియాకొబ్బం యుద్ద 
మునకు వూార్య గ్రుథానిగనుండజెను. _శకెనాడుగారు యుద్ధపు 
తుదిరోజులలో (వథానిగనుండెను, 

వెవారుగాక మాజీ విమానశాఖ మంత్రియగు ఎైలాపాం బే 
గారున్కు ఆయుధసి-రాణశౌఖమాజీ మం్మతియగు జాకోమెటొ 
గారును బ్మురోసాక్‌ పట్టణమున | పవా'సమున ందుండునటుల 
గూడ ఉత్తరువు గావింపబ డెను, 

-పెకుయికా 'నేనాసి సై సిర్భంధములను ఉ త్తరువృచేయుచు 
త్వరలోనే వీరగా నేరములు విచారణకు వచుుననియు, 
(ఫాన్ఫునకు జరిగిన (దోహముల వెళ్లడి చేయవలసిన భారము 


శీ యుద 'సంచిక 


ధి 


(అక్టోబరు 1941 
థి 





₹ 


గరు తగ్లయందు విశ్వాసముంచి, తుదివర 
కును సహా కొర మొనర్చవలెననియు (ఖంచి (ప్రజలకు సందే 
శము నొసేను, 

ఉత్తరా ఫీకాయందలి (ఫించి పరిపాలన కర్తయగు 
వేగాకొడు సేనాని శని ఆదిణారములలో విషీకివచ్చి - అచట 
జరిగిన విషీ మం త్రివర్ష సమావేశ చర్చలయందు పొల్ల నెను, 
20 వ తేదిన అతడు తిరగి ఉత్తర ఆఈఫికాకు [పయాణమై 
వెళ్లెను, 


ఆక్రమిత _పాంతములు* 
యుగో'స్తావింయాలో (శుజలు 100,000 మందికి వెగా? 


జర్మను సైనికాధికారుల పాలనపై. తిరుగచాటుచేసి 
“గొరిల్లా ” పద్దతిలజ్లో అని (పాంతములందును పొంచి 
యొదుర్చుళు పోరాడు చున్నారు. అందుచే, జర్మను ఎసెన్య 


ములు వాసిని అణచజాలక తమ శిబిరములను రశ్షించుకొను 
టతో _సంత్భ ప్తి పడి యూారకొనవలసీవచ్చుచున్నది 'సర్వి 
యా (పౌంతమునందలి ను! పసిద్ధులగు క ళాశాలలయందలి 

ఉపాఛ్యాయులుు డాక్టర్లు, లాయర్లు తమ వృత్తులమాన్సి అడ 
వులకు జని తిరుగచోటుదారులతో చేరుచున్నారు. ఇది 
వరక్ళు యుగే స్థావియా సెన్యములలో వనిచేసిన సెసికాధి 
"కారులు వీరికి నాయకత్వము వహీంచి నడుపుచున్నారు, 

(శోషియా (యుగో స్తావియాలో బక భాగము) (కుజల 
నాయకుడును మాజీ ఉప ప్రథాన మర్మతియ అగు డాక్టరు 
మాచిక్‌ గారిస్సి జర్మినులు తిమ ఆదరణ (కింద నెలకొల్ప బడు 
(ప్రభుత్య మునకు నాయకత్వము వపొంపవలెనని కోరిరి. కాబి' 
అశడు అంయీకరింపలేదు. అతడు, ఇంగ్లాండునందున 
యుగో స్తావియా 'శభత్వనాయకులతో ఉత్తర (శుత్యుత్తర 
ముల జరుపుచున్నాడను అనుమానముతో జర్మను అధికా 
రులు అతనిని పొలీను ఆచూకీయందుంచి8ి, 


జర్మనులు అకమించియున్న వొలండు = బెల్జియం చేశ 
ములలో | పజల స్థితి "చాల క్లీస్ట్రమగుచున్న ది. వోలంపులో 


జర్మను చర్యలవలన అసలే ఈ 'సంవత్సరము వ్యవ సాయము 
త గ్చైను, పండిన పంటను అంకతనుగూడ జర్మను అధికారులు 
తమ 'దీశమునకు లాగుకొబి పోయిరి. అందుచే (ప్రజలు 
అవోర పదార్భములకు ఇన్రాల్ర అవస్థపడుచున్నారు, 


బెల్టియం ఫాాక్ట్రరీలను చాలవరకు జర్శనులు తమ చేశ 
మునకు మార్చుకొిరి. మిగిలిన వానిలో గూడ తమరు కావ 
లసిన ఆయుధముల తయారుచేయించు. కొనుచున్నారు* 
అందుచే బెల్జియం |సజలు తమకు కావలసిన వస్తువులు. లేక 
చిక్కు పడుచున్నారు. (నత్తి మొదలగు ముడిపదార్గ 
ములు లభీంపక్క గుడ్డల కర్మిశ మలు మూలపడు చున్నవి, 
(ప్రజలు నూలు గుడ్డలు "లేకు కాగితముతో తయారు చేయ 
బడిన గుడ్డల కట్టుకొనవలసిన పరిస్థితు లేర్చడుచున్న వి. 


(ఫాన్సునందు జర్మనులు అకమించియున్న (పాంశేము 
లోని * నాంటీ ?” జ. పట్టణముననున్న జర్మను పటాలము 
నకు నాయకుడు కారల్‌ _ఫెడరిక్‌వోల్టు నేనాని 20 వ 
తేదీ ఉదయము తిరి! తన బసకు వచ్చుచుండగా ఇద్దరు 
పొంచియుండి ఆతనిని యొదిర్చి చివాల్యరుల గుండ్లను ఆకఫివై 
చారు చేసిరి, ఆశడు వెంటనే మరణించెను. 

వోర్టు హత్యకు (శతీ కారమ.గ్య తామదివరశే పట్టియుం 
చిన ఫెంచి కమూూసిస్టు (ప్రముఖులలో 50 మందిని 


జర్మను అధికారులు తుపాకులతో కాల్చి చంవివేసిరి. గురు 
వారము ్మాతిలోశా వంతకులు పట్టుబవని యెడల మరి 
50 మందిని చంవి'వేసెదవుని జర్కను అధి కారులు శకటించిరి. 
నాంటి (పాంశవు పోలీశు అధికారిని జర్మనులు అకరెస్టు 
వేసిరి , 

నాకొ నష్టములు. 

1917 వ సంవత్సరమున జృర్షను జలాంత ర్థాము 
లచే నష్టమైన |బిటిషు మిం కమండలి నాకా నష్ట్రముల కంశ్కె 
గత 12 "నైలలలోను జర్మనులు జలాంతగ్రానులన్సు విమా 
నములన్యు యుదసనాకలను ఉపయోగించి కల్పించిన నౌకా నష్ట 


ములు ఛాలతర్మేవ అఫ్కి (బిటిషు నౌకాశాఖ ముం త్రియగే 
ఎ. వి, అ లెగ్టాండరుగారు "వెల్ల డించిరి, 


ఈ నెల 18 వ తేదిన ఐస్లాండు |పౌంతమున్క 'సమ్ముదో 
ములో ఓక నాకయందు కొందరు | బిటిషు నావికులు కసి 
వీంచిరి. వారి సాక 14 రోజుల (క్రిందట శృతులచే ముంచి 
"వేయబజెననియు. అప్పటినుండియు ఆ శాకలోనేభుంటి 
మసియు ఆ నావికులు చెప్పిరి, వారిలో చాలమంది వాల 
జబ్బు స్థితిలో వుండుటచే వెంటనే వైద్యశాలకు పంపబడిరి 
ఈ నాక రశ్షణ లేకుండ ఒంటరిగ (ప్రయాణ యమొనర్భు చుం 
డెను, 

గడచిన 18 మాసములలోను (టిమ నాళాదళ సైనిక 
బలము రెట్టింపు వరకు హో చ్చింప బడెను, 

తటస్థ రాష్ట్రములు, 

ఐర్లండు (పథాన మంతియగు డివెలిరాగారు 19 వ 
శేదిన తన దేశీయులకు -సందేశమొసగుచ్చు ఏఐ రండూవెన 
త్వరలోనే చాడి జరుగవచ్చుననియ్యు ఇర్దండు యుద్దములో 
చిక్కుళొను ఉప దవకరమగు పరిస్థితులు, ఇదివరకటి కంటె 
ఇప్పుడు చాల హెచ్చెననియు హేచ్చరించెను. అందుచే 
(ప్రజలను విరివిగ _సెన్యములలో చేర్కి తమ దేశమును రక్షీం 
చుకొనుటకు సిద్ధ పడవలసీనదొని నోలెను, 

పనామా (ఆమెరికా (పభత్వమ్యు తమదేశవు వర్తక నా 
కలకు ఆయుధములను అమర్చ రాదని ఇటీనల సిపేధిం చెను. 
గతవారము పనామాలో ఆధికారులు తిరుగబాటు చేసి 
అప్పటి అధ్యతీని తొలగించి, అన్నీ పశక్షుముల [పతినిధులు 
నుగల జాతీయ (పభుత్యమును నైల కొల్పు కొనిరి (కొత్త 
ప్రభుత్వపు అధ్యక్షుడు 21 వ లేదిన తమదేశవు వర్తక నా 
కలు అక్మ్మరశ్ష ణార్భము, ఆయు థిముల నమర్చుకోనవ చ్చునసి 
అనుమతి నొసగుచు ఉ త్తరుభ్రలగావించెను. (పాత అధ్యక్షు 
డు కొ-రాగారమునందుంచబ డేను. 

కోస్టారికా ప్రభుత్వము, తమదే శమునందలి జర్భను [పభ 
త్వ ((పతిధిధులు) కాన్నలులకుగల అనుమతి షృత్రములనన్ని టి 
ధి రద్దుచే సే సను. 

కూబా (ఆమెరికా" యందలి న్నెయిను -రాయణారి 
శా-ర్యాలయముననున్న (ప్రచురణ శాఖాధికారిసి "వెంటనే 
తొలగింపవ లెనస్సి (పభుత్వ కార్యదర్శి, స్పెయిను (పభుత్వ 
మునుకోశెను. సదరు ప్రచురణ శాఖాధికారి కాబాలో, 
ఆక్సిసు రాజ్యముల శరఫునను, స్పెయిను నందలి ఫలాం?స్టు 
పనశ్తము తరఫునను (ప్రచార మొనర్చుచున్నాడనియు, దానిని 


తాము 'స్రపొంపమసియు కూచా _పభుత్వము తెలియ జేసెను. 
\ 


సలనో ; ఇకముందు చూచుకొనుటకు యో మదరాసు యుద్ధ సంచికను మీరు భదపరచుకొనుడుం 
[మద రాను 'సమాారముల ఆధీసరుణారు తను కాట ఈ దీనిని మీకు పంవుచున్నారు.] 


MADRAS : PRINTED BY THE SUPERINTENDENT, GOVERNMENT PRESS. 


